Kiron Type Institute 


Kiron Type Institute 


గోవిందాట్టికీమ్‌ - భాకార్థముకో, 


01. సత్యం జ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశం 
గోష్ట్రపాంగణరింఖణలో లమనాయాసం పరమాయాసమ్‌। 
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం 
క్మామానాధమనాథం పణమత గోవిందం పరమానందమ్‌॥। 


సత్యస్వరూపి, జ్ఞానాకారుడు, అంతములేనివాడు, నిత్యుడు, అంతటావ్వాపించినవాడు 
పరమాకాశస్వరూపుడు - గోశాలలప్రాంగణములలో ఆడుకొనుటయందు కోరిక 
కలవాడు, ఆయాసము నెరుగనివాడు, అతికష్టంతో తెలుసుకొనదగినవాడు - మాయతో 
నానారూపములను ధరించినవాడు, నిర్దిష్టమైన ఆకారము లేనివాడు, లోకములే 
ఆకారముగా కలవాడు - భూదేవికి, శ్రీదేవికి నాధుడు, తనకంటే గొప్పవాడెవడూ 
లేనివాడు అగు పరమానంద స్వరూపుడైన గోవిందునికి నమస్మరించుము. 


02. మృత్న్నామత్సీ హెతియశోదాతాడన శైశవ సంత్రాసం 
వ్యాదితవక్రాలోకితలోకా లోక చతుర్దశ లోకాళిమ్‌। 
లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకమనాలోకం 
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


ఇక్కద మన్ను తింటున్నావా! అని యశోద కొట్టుచున్నట్టుగా బాల్యంలో బెదిరించగా 
పర్వతము వరకు ఉన్న పద్నాలుగు లోకములను చూపించినవాడు - ముల్లోకములనే 
పురమునకు మూలస్తంభమైనవాడు లోకముల నన్నిటినీ చూచువాడు - చూడశక్యము 
కానివాడు, లోకేశుడు, పరమేశుడు, పరమానంద స్వరూపుడు అగు గోవిందువికి 
నమస్మరించుము. 


Kiron Type Institute 


Kiron Type Institute 


|=. క్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం 
|) కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం। 
వైమల్యస్సుటచెతోవృత్తివిశేషాభా సమనాభాసం 
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


దేవశత్రువులైన రాక్షస వీరులను చంపువాడు, భూ భారమును పోగొట్టువాదు, 
సంసారమనే రోగమును నశీంవచేయువాడు = కైవల్యరూపుడు, వెన్న తినువాడు, ఏ 
ఆహారము తిననివాడు, పళయకాలంలో (ప్రపంచమును హరించువాడు - నిర్మలమైన 
మనస్సుకు కనబడువాదు, అదృశ్యరూపుడు, శుభకరుడు, కేవలాంతాకారుడు, 
పరమానందస్వరూపుడు అగు గోవిరదునికీ నమస్మరించుము. 


04. గోపాలం భూ(ప్రభు)లీలావిగహగోపాలం కులగోపాలం 
గోపీఖేలన గోవర్టనధృతి లీలా లాలిత గోపాలమ్‌। 
గోభిర్నిగదితగో విందస్స్ఫుటనామానంబహునామానం 


గోధిగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


గోలోకమును పాలించువాడు, భూమిపై లీలలు చేయుటకై గోపాలునిగా 
అవతరించినవాడు, గొల్లవారి ఇంటిలో పుట్టనవాడు - గోపికలతో ఆడుట మరియు 
గోవర్ధనము నెత్తుట మొదలైన లీలలతో గోపాలకుల నందరినీ ఆనందింప చేసినవాడు 
- గోవులచేత కూడ స్పష్టంగా “గోవిందా” అని పిలువబడువాడు, ఇంద్రియములకు 
మరియు బుద్ధికి అందనివాడు పరమానంద స్వరూపుడు అగు గోవిందునికి నమస్మ 
రించుము. 


05. గోపీమండల గోష్టీభేదం భేదావస్ట మభేదాభం 
శశ్వద్దోఖుర నిర్జూతోద్దత ధూళీధూసర సౌభాగ్యమ్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


ఉగ ణి 
Svc 


శ్రద్లాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం 
చితామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


గోపికలను మండలాకారముగా నిలిపి అనేక రూపములతో విడివిడిగా క్రీడించువాడు 
- భిన్న అవస్థలలో ఉండికూడా భేదము లేని వాడు, ఆవు గిట్టల తాకిడిచే పైకెగసిన 
ధూళితో ఆవరింపబడిన సౌందర్యం కలవాడు - (శద్దాభక్తులతో [గహించబడువాడు, 
ఊహకందనివాడు ధ్యానించువారి పై సద్భావన కలవాడు, చింతామణి వలే కోరిన దెల్ల 
తీర్చు మహిమ కలవాడు, పరమానంద స్వరూపుడు అగు FOE నమస్మరించుము. 


06. స్నానవ్యాకులయోషిద్వస్తమువాదాయాగమువారూధం 
వ్వాదిత్సస్తీరథ దిగ్విస్తా దాతుముపాకర్షస్తం తాః। 
నిర్దూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్దరన్తస్సం 
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


స్నానం చేయు స్ర్తీల వస్త్రములను తీసుకొని చెట్టు నెక్కినవాడు, తన మాట 
అంగీకరించి దిగంబరులైన స్రీలకు వస్తములందించుచూ తన వద్దకు ఆకర్షించు వాడు 
= శోకమోహముల రెండింటినీ విడచినవాడు, బుద్దిమంతుడు, భక్తుల బుద్ధిలో ఉన్నవాడు, 
సత్‌స్వరూపుడు, పరమానంద రూపుడు అగు గోవిందుని నమస్మరింపుము. 


07. కానం కారణకారణమాదిమనాదిం కాలఘనా భాసం 
కాళిందిగతకాళియశిరసి సున్ఫత్యంన్తం ముహురత్యన్తమ్‌; 


కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం 
కాలత్రయగతిహెతుం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥। 


మనోహరుడు, కారణములకే కారణమైనవాడు, ఆనాదియెనవాడు, కాలమేఘము 
వలే నల్లనివాడు, కాళిందీనదిలోని కాళీయుని శిరస్సుపై ఎక్కువగా మంచి నృత్యము 
ర్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


||చేయువాడు, కాలస్వరూపుడు - కాలవిభాగములకు అతీతుడు, అంతటా వ్యాపించిన 
|| వాడు, కలిదోషములను నాశనంచేయువాడు, మూడుకాలములు నడుచుటకు కారణమైన 
కం వాడు, పరమానంద స్వరూపుడు అగు గోవిందునికి నమస్మరింపుము. 


08. బృందావనభువి బృందారకగణబ్బందారాధితవంధ్యాయాం 
కుందాభామలమందస్మెరసుధానందం సుమహానందమ్‌। 
వంద్యాశేషమహామునిమానసవంద్యానంద పదద్వం(ద్వ)దం 
నంద్యాశెషగుణాబ్టిం ప్రణమత గోవిందం పరమానందమ్‌॥ 


దేవతలు కూడ ఆరాధించు బృందావనభూమిలో మొల్లపూలవంటి నిర్మల 
దరహాసముతో అమృతానందము కలవాడు, మహానంద స్వరూపుడు - అందరిచే 
నమస్మరించబడు మహామునుల మనస్సులో ప్రణమిల్లబడు ఆనందకరమైన రెండు 
పాదములు కలవాడు, అందరినీ ఆనందపరచు అశేషగుణములకు సముద్రము 
వంటివాడు పరమానంద స్వరూపుడు అగు గోవిందునికి నమస్మరింపుము 


09. గోవిందాష్టకమెతదథితే గోవిందార్పితచెతాయో। 
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణెతి। 
గోవిందాం|ఘిసరోజధ్యానసుధాజలదౌతసమస్తాఘో 
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి॥ 


గోవిందుని యందు మనస్సు నర్పించి గోవిందాష్టకమును చదువువాడు గోవిందా! 
అచ్యుతా! మాధవా! విష్ణూ! గోకులనాయకా! కృష్ణా! అని జపించుచూ గోవిందుని 
పాద పద్మముల ధ్యానమనే అమృత సముద్రముచె సమస్త పాపములు ప్రక్షాళింపబడినవాడై 
తనలో ఉన్న పరమానందామృత రూపమైన గోవిందుని వరుసను. 


Kiron Type Institute 


Kiron Type Institute 


9}n}nsu| s0A] uoily 


Kiron Type Institute 


